తకు పోయిన యెలక 


పోయిన 

యెలక 
లిథువేనియన్జానపద పాటలు 
చిత్రాలు : టి . బెల్చూనెనె 


అనువాదం : రాచమల్లు రామచంద్రారెడ్డి 


“ 
రాదుగ ” ప్రచురణాలయం • మాస్కో 


నీళ్లకు పోయిన యెలక 


బియ్యం కడిగీ దంచుము బాగా , 
బావికి నీళ్లకు పోయెను యెలకా . 
వంతెన దాటి పోయెను యెలకా , 
యిసుక దిబ్బలూ దాటెను యెలకా , 
వెనక్కి ముందుకు అటు యిటు తిరిగెను , 

యెలకకు యెంతో కలవరమాయెను , 
“ అయ్యో అయ్యో ! యేదీ బావీ ? 

యెటు పోయినదది ? " 
గోడపక్కనే 
బావి వుండినది . 


TEN 


చెవులపిల్లి 


చెవుల పిల్లి 
గాడా , వెళ్లిపో – లేకుం టె ! 
రోజంత నా వెంట పడబోకు – లేకుం టె ! 
కంచె దూరి తోటలోకి రాబోకు – లేకుంటె ! 
కాబేజి గడ్డ లన్ని తినబోకు – లేకుంటె ! 
మళ్లీ నాకంట నీవు పడబోకు – లేకుం టె ! 
ఊఁ , ఊఁ , త్వరత్వరగ వెళ్లిపో - లేకుం టె ! 


నా కొమ్ములు చూడు 


హే హే , నా కొమ్ములు చూడూ , 
హే హే , నా వాలం చూడూ , 
హేహే, నా శక్తి తెలుసునా , 
హే హే , మరి పదండి వేగం , 
హే హే , నా దొడ్లోనుండీ , 
హే హే, మిము తోసేస్తా నూ ! 


పాలపిట్ట 


తళతళ లాడే పచ్చని బయలున 
తకధిణ తకధిణ పాలపిట్టా ! 
గొడ్డలి వేయుము త్వరత్వరగా , 
టకటక టకటక టకటక అంటూ . 
పాలపిట్ట గుడిసేకట్టింది 
కొండమీదా , ఒక కొండమీదా 
అచటకి తెచ్చెను తన ప్రియురాలిని 
పూవులతో ముస్తాబు చేసుకొని . 


